Registered No. HSE -49/2016 


ప్రదేశ్ ప్రభు 


సభుత్వం 


ఆంధ్రప్రదే 


KUA 


ANDHRAP 


आध्रप्रदेश 


a 


" 
HRA 
PRADESH 


= 


9 


RIGHT TO 
INFORMATION 


సత్యమేవజయతే 


ఆంధ్రప్రదేశ్ రాజపత్రము 
THE ANDHRA PRADESH GAZETTE 

PUBLISHED BY AUTHORITY 


W .No. 12 


AMARAVATI, WEDNESDAY ,MARCH 27 , 2019 


G .886 


PART I - NOTIFICATIONS BY GOVERNMENT, HEADS OF DEPARTMENTS 

AND OTHER OFFICERS 

-- - - 
NOTIFICATIONS BY GOVERNMENT 
ENVIRONMENT, FORESTS , SCIENCE & TECHNOLOGY 

DEPARTMENT 

(FOR .I) 


RESERVATION OF VENKATAGIRI HILL Extn .III FOREST BLOCK TO AN EXTENT OF 

Ac . 90 -00 Gts . OR 36 . 42 Ha. OF LAND - UNDER SECTION 4 OF THE ANDHRA 
PRADESH FOREST ACT, 1967 AS VENKATAGIRI HILL Extn . III FOREST BLOCK . 


[G . O .Ms. No . 30 , Environment, Forests , Science & Technology ( For.I), 

26th February, 2014 .] 


NOTIFICATION 


In exercise of the powers , conferred by Section 4 of the Andhra Pradesh 
Forest Act , 1967 (Act - 1 of 1967 ) , the Governor of Andhra Pradesh , hereby 
declares that, it is proposed to constitute the land with in the boundaries specified 
in the Schedule below , as Reserved Forest under the said Act, and appoints the 
Forest Settlement Officer, SPSR Nellore to be the Forest Settlement Officer in 
regard to the said land to consider the objections , if any, and to enquire into 
and determine the existence , nature and extent of any rights claimed by an 
alleged to exist in favour of any person in or over any land comprised within such 
limits , or to any Forest produce of such land and to deal with the same as 
provided in Chapter 11 of the said Act. 


[ 1 ] 


ANDHRA PRADESH GAZETTE , March 27 , 2019 


SCHEDULE 


Name of the District 


SPSR Nellore 


Name of the Division 


SPSR Nellore 


Name of the Revenue Mandal 


Name of the Range 
Name of the Village 
Name of the Forest Block proposed to 
be Reserved 


Dakkili 
Venkatagiri 
Vembuluru 
Venkatagiri Hill Extn . IIIRF 


: 


90 . 00Ac. Or 36 .42 Ha. 


Area of the Forest Block proposed to 
be Reserved 


DETAILS OF AREAS INCLUDED IN THE PROPOSED RESERVED FOREST BLOCK 


Village 


Sy . No. 


Totalextebt 

in Acrs 


Area included 
in Block (Acrs ) 


Present 
Classification in 
Revenue Reocrds 
Grazing Ground 
Poramboke 


Vembuluru 


lpart 


90 .00 


BOUNDARIES 


NORTH : Starting from Station No . 1, existing with a Latitude of N 14 .12145 and 

Longitude of E 79. 50164 which is Cairn No . 68 of Venkatagiri Hill RF and 
runs upto station No. 4 as per the magnetic bearings and distances as 
detailed below . 


Station No . 
From I To 


Magnetic Bearings Distance in 
Degrees Minutes | Links 
82 30 

1474 
355 

0 

1149 
30 

2487 


93 


ANDHRA PRADESH GAZETTE ,March 27 , 2019 


EAST: Then the boundary runs in Southern direction direction as per the Magnetic 

bearings and distances as detailed below . 


Station No . 
From Το 

5 


Magnetic Bearings 
Degrees Minutes 

198 
184 
183 


Distance in 

Links 
715 
1548 
559 


SOUTH : Then the boundary runs upto Station No. 11 as per the Magnetic bergs 

and distances as detailed below 


Station No . 
From To 


Magnetic Bearings 
Degrees Minutes 

266 
264 

30 
244 

30 
235 

30 . 


Distance in 

Links 
564 
766 
1228 
664 


WEST : Station No . 11 is the Cairn No.70 of Venkatagiri Hill block and the 

boundary . runs in Northern direction through Cairn No.69 and upto 
starting point i. e . station No . 1 and also Cairn NO .68 of Venkatagiri Hill RF. 


REMARKS 


( a ) There are no enclosures to be admitted within the block 
(b ) A Vagu with a width of 3 . 00 meters leading from Venkatagiri Hill block 

enters the block between Cairn NO . 70 and 69 of Venkatagiri Hill RF and 
leaves the block between station No . 3 to 4 is an admitted right of water 

course . 
© A Vagu with a width of 2 .00 meters leading from Venkatagiri Hill block 

enters the block between Cairn No . 70 and 69 of Venkatagiri Hill Rf and 
leaves the block between station 8 and 9 is an admitted right of water 
course . 


M . SAMUEL , 
Special Chief Secretary to Government. 


ANDHRA PRADESH GAZETTE , March 27 , 2019 


ప్రకటన 


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అటవీ 
శాఖవారి అటవీ చట్టము 1967 సెక్షసు, 4 ప్రకారము 
( చట్టం 1967 ), ఆంధ్రప్రదేశ్ గవర్నరుగారి అధికారములకు లోబడి సెక్షను 4 ప్రకారము రిజర్వు 
ఫారెస్టుగా పరిగణించబడుటకుగాను అధ్యాయము- 2 లో పొందుపరచిన సూచనల మేరకు ఈ 
అటవీభూమి యొక్క విస్తీర్ణము, అటవీస్వభావము మరియు ఈ అటవీభూమి సరిహద్దు చుట్టూ 
గల గ్రామప్రజల వద్ద నుండి భూఆక్రమణలకు సంబంధించి ఏమైనా ఆక్షేపణలు ఉన్నయెడల వాటిని 
పరిశీలించుటకు, అట్టి పరిధిలోపల ఉన్న ఏవైనా హక్కుల యొక్క ఆస్తిత్వాన్ని , స్వభావాన్ని విస్తృతిని 
గురించి విచారించి మరియు పరిష్కరించుటకుగాను శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు 
జిల్లా ఫారెస్టు 
సెటిల్మెంట్ ఆఫీసరు గారిని నియమించడమైనది . 


- - - - - - 


షెడ్యూలు 
| 1) | 
జిల్లా పేరు 

శ్రీరాములు నెల్లూరు 
2) | అటవీడివిజను పేరు - - : | శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు 
3) | రెవిన్యూ మండలము పేరు : డక్కిలి 
4 ) | రేంజి పేరు - - - - - - - -- 
వెంకటగిరి 
5 ) | గ్రామం పేరు 

| వెంబులూరు 
6 ) | రిజర్వు చేయబడు అటవీ బ్లాకు పేరు : వెంకటగిరిహిల్ ఎక్స్టెన్షన్ - 3 
7) | రిజర్వు చేయబడు అటవీ బ్లాకు విస్తీర్ణం | - | 90 . 00 ఎ ( లేదా ) 36 .42 హె . 


బ్లాకు నందు పొందుపరచబడిన ప్రదేశముల వివరములు 


బ్లాకు నందు 
గ్రామము | సర్వే | ప్రస్తుత రెవిన్యూ | మొత్తం విస్తీర్ణం | 

పొందుపరచబడిన 
నెం . వర్గీకరణ ( ఎకరాలలో ) 

విస్తీర్ణం ( ఎకరాలలో ) 


పేరు 


వెంబులూరు | 1 భాగం 


గ్రేజింగ్ గ్రౌండ్ 
పోరంబోకు 


90 . 00 


ANDHRA PRADESH GAZETTE, March 27, 2019 


సరిహద్దులు 
ఉత్తరం : 14 . 12145 ఉత్తరం లాటిట్యూడ్ నందు మరియు 79 . 50164 తూర్పు లాంగిట్యూడ్ 

నందు మరియు వెంకటగిరిహిల్ ఆర్ . యఫ్. యొక్క కేరిన్ నెం . 68 నందు స్టేషన్ నెం. 1 
ఉన్నది . సదరు బౌండరీ స్టేషన్ నెం . 4 వరకు ఈ క్రింది మేగ్నటిక్ బేరింగులు మరియు 
దూరములననుసరించి పోవును . 
స్టేషన్ నెం . 

మేగ్నటిక్ బేరింగులు దూరము 
నుండి వరకు డిగ్రీలు నిమిషాలు లింకులలో 
128230 

1474 
33550 

1149 
30 

2487 


93 


. 


తూర్పు : తదుపరి సదరు బౌండరీ దక్షిణ దిక్కుగా ఈ క్రింది మేగ్నటిక్ బేరింగులు మరియు 
దూరములననుసరించి పోవును . 
స్టేషన్ నెం . 

మేగ్నటిక్ బేరింగులు దూరము 
నుండి | వరకు డిగ్రీలు నిమిషాలు లింకులలో 
4 5 198 ) 

715 
561840To 

1548 
6 7 183 

559 


Prema 


దక్షిణం: తదుపరి సదరు బౌండరీ స్టేషన్ నెం . 11 వరకు ఈ క్రింది మేగ్నటిక్ బేరింగులు మరియు 
దూరములననుసరించి పోవును . 

స్టేషన్ నెం . 1 మేగ్నటిక్ బేరింగులు దూరము 
నుండి . | వరకు డిగ్రీలు నిమిషాలు లింకులలో 
178266 ) 

564 
8 9 264 

30 

766 
10 , 

30 

1228 
10 11 235 30 

664 


244 


పడమర : తదుపరి స్టేషన్ నెం . 11 మరియు వెంకటగిరిహిల్ రిసర్వు యొక్క కేరిన్ నెం. 70 అయి 

నటువంటి పాయింట్ నుండి సదరు బౌండరీ లైను ఉత్తర దిక్కుగాను కేరిన్ నెం . 69 మరియు 
స్టేషన్ నెం . 1 మరియు వెంకటగిరిహిల్ రిసర్వు యొక్క కేరిన్ నెం . 68 వరకు పోవును . 


రిమార్కులు : 
(ఎ ) అనుమతించబడిన ఎన్‌క్లోజర్లు మరియు రైట్ ఆఫ్ వేలు లేవు . 
( బి ) మూడు మీటర్ల వెడల్పు ఉన్న వాగు వెంకటగిరిహిల్ బ్లాకు గుండా కేరిస్ నెం. 70 మరియు 

69 మధ్య నుండి బ్లాకు నందు ప్రవేశించుచూ స్టేషన్ నెం . 3 మరియు 4 ల నుండి బ్లాకును 
విడిచి పెట్టును. సదరు వాగును రైట్ ఆఫ్ వాటర్ కోర్సుగా అనుమతించబడినది . 


ANDHRA PRADESH GAZETTE, March 27 , 2019 


(సి ) రెండు మీటర్ల వెడల్పు ఉన్న వాగు వెంకటగిరిహిల్ బ్లాకు గుండా కేరిన్ నెం . 7() మరియు 

69 మధ్య నుండి బ్లాకు నందు ప్రవేశించుచూ స్టేషన్ నెం . 8 మరియు 9 ల నుండి బ్లాకును 
విడిచి పెట్టును . సదరు వాగును రైట్ ఆఫ్ వాటర్ కోర్పుగా అనుమతించబడినది . 


ఎం . శామ్యూల్ , 
ప్రభుత్వ ప్రత్యేక ప్రధానకార్యదర్శి . 


- - X - - 


Published and Uploaded by the Commissioner of Printing , Government of Andhra Pradesh at 

Government Regional Press , Vijayawada , www . apegazette . cgg. gov. in 


